Registered No. HSE -49/ 2016 


ప్రదేశ్ ప్రభుత 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


FAC 


R 


ANDHRAP 


evan 


आध्रप्रदेश 


" 
HRA 
PRADESH 


= 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 20 


AMARAVATI, MONDAY, MAY 20 , 2019 


G . 75 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition ) 

DECLARATION 


RC.No. B / 161 / 2016 

Date : 11 - 11 - 2016 
ప్రకాశం 
జిల్లా 
భూసేకరణ ప్రకటన 

ఫారం నెం . VII 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందేహక్కు 
పారదర్శకత చట్టంలో సెక్షన్ 19 (1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 25, సబ్ రూల్ (1) ననుసరించి ) 

రూఢీప్రకటన 
ఈ దిగువనుదహరించిన షెడ్యూలుదాఖలా భూములను ప్రజాహిత ఉపయోగార్థం అనగా పూలసుబ్బయ్య వెలిగొండ 
ప్రాజెక్టు E-13A బ్రాంచి కాలువ నిర్మాణము కొరకు భూమి కావలయునని శ్రీయుత స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ ), పూలసుబ్బయ్య 
వెలిగొండ ప్రాజెక్ట్ , ఒంగోలు వారు భావించినందున , 2013వ సంవత్సరము 30వ చట్టంలోని 15వ విభాగంననుసరించి 
సంబంధిత వ్యక్తుల నుండి వచ్చిన అభ్యంతరములపై విచారణజరిపినపిమ్మట శ్రీయుత స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) 
పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు , ఒంగోలు వారు సంతృప్తి చెంది ఈ దిగువ షెడ్యూలు దాఖలా భూములను ప్రజా 
ప్రయోజనముల నిమిత్తం భూసేకరణగావించుటకు నిర్ణయించినారు . ఈ క్రింది రూఢీప్రకటన 2013వ సంవత్సరం 30వ 
చట్టంలోని 19(1 ) విభాగంననుసరించి చేయబడినది . 

రూఢీప్రకటన 
శ్రీయుత స్పెషల్ డిప్యూటీ కలెక్టరు (భూసేకరణ ) ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారు 2013వ సంవత్సరం 30వ 
చట్టంలోని 19 ( 1 ) విభాగం ననుసరించిన ఈ దిగువనుదహరించిన షెడ్యూలు దాఖలా భూములు మరియు సుమారుగా 
వాటి విస్తీర్ణములను ప్రజా ప్రయోజనమునకైఅనగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు E-13A బ్రాంచి కాలువ నిర్మాణము 
కొరకు భూమి అవసరమైనవని ఇందుమూలంగా ప్రకటన చేసియున్నారు . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, May 20 , 2019 


మెంట్ 


210 


10 


మెంట్ 


షెడ్యూలు 
జిల్లా: ప్రకాశం 

మండలము : సి . యస్ . పురం 

గ్రామము నెం . : 152కోవెలంపాడు 
భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు | సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 

చెట్లు 
క్రమ | సర్వేనెం. , మొత్తం 
క్రింద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు ) మరియు | . . 

మరియు 
సంఖ్య స .డి . నెం . విస్తీర్ణం | భూస్థితి విస్తీర్ణం | చిరునామా 

ఆ ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 

చిరునామా 
ఎ . సెం . 
ఎ . సెం . 

వివరాలు 
| 1. | 275 /5 | 4 . 00 | అసైన్ | 1. 68 | మెలిక కొండమ్మ | మెలిక పెద్ద వెంగయ్య | 275 / | 318 | 318 | 276 

మెంట్ భర్త చిన వెంకటయ్య భర్త చిన వెంకటయ్య 

మెలిక చిన్న వెంగయ్య 
తండ్రి చిన వెంకటయ్య 

మెలిక తిరుపాలు 

తండ్రి చినవెంకటయ్య 
2. | 275/ 6 | 1. 00 అసైన్ | 0. 41 |గౌను పెద్ద వెంకటయ్య |గౌను తిరుపతిరెడ్డి 

| 275 / | 275 / | 318 | 275 / 

2 || 8 
మెంట్ తండ్రిచిన్న నారయ్య |తండ్రి పెద్ద వెంకటయ్య 
3. | 276/ 6 | 3. 75 అసైన్ | 0. 17 |గౌను తిరుపతమ్మ |గౌను తిరుపతమ్మ 

| 274 | 318 | 275 | 276/ 3 

276/4 
భర్త శ్రీనివాసులు | భర్త శ్రీనివాసులు 
4 . | 276/9 | 5. 00 అసైన్ | 0. 07 | అంగిరేకు వెంకట | అంగిరేకుల వెంకట | 276 / 1 | 276/4 | 276 / 2 | 337 

276/ 5 
మెంట్ 

నారాయణ తండ్రిపిచ్చయ్య | నారాయణ తండ్రిపిచ్చయ్య| 
5 . | 276/7 5 . 04 అసైన్ | 1. 90 | 

దాసరి నారాయణ - దాసరి నారాయణ | 276/3| 318 | 276 / 5 | 337 
మెంట్ తండ్రి వెంకట నారయ్య | తండ్రి వెంకటనారయ్య 
5 . 04 అసైన్ ( 1 . 62 దాసరి నారాయణ దాసరి నారాయణ 276 /2 | 318 | 275 276 / 3 

276 / 4 
తండ్రి అంకయ్య తండ్రి అంకయ్య 
7 . | 308 /5/ 5 . 00 | అసైన్ 1. 01 |రావూరు నారయ్య |రావూరు నారయ్య 

| 307 | 317 

Anek 

alla 
మెంట్ తండ్రిరంగయ్య తండ్రిరంగయ్య 
308 /7/ 5 .00 | అసైన్ | 1. 74 | కదిరి కొండయ్య | కదిరి కొండయ్య | 308 / / 308 / | 317 308 / 

2 | 3 
మెంట్ తండ్రినరశింహులు |తండ్రినరశింహులు 
9 . | 308 / 9/ 5. 00 | అసైన్ D | తంగా హనుమంతరావు |పిడుగు లక్ష్మిలావణ్య 

| 3081 | 317 | 309 | 308 / 2 

3 
మెంట్ |తండ్రి వెంకట రంగయ్య | భర్త లక్ష్మీనారాయణ 
10. | 309/ | 15. 98 || సర్కారు 4 . 27| కదిరిజయశ్రీ కదిరిజయశ్రీ 309/ | 317 | 316 | 308 
బి 

పుంజ భర్త బాలక్రిష్ణ భర్త బాలక్రిష్ణ 
11 . | 314 /2/ 15 . 30 | అసైన్ | 3. 07 | కదిరి వెంగయ్య కలిశెట్టి నారాయణమ్మ | 385 | 316 | 317 | 318 
మెంట్ తండ్రినారయ్య దిట్టరుశెట్టి ఆదిలక్ష్మి 

భర్త తిరుపతయ్య 
రావూరి నారాయణ రావూరి నారాయణ 
తండ్రి రంగయ్య తండ్రి రంగయ్య 
ఇరగని నల్లయ్య ఇరగని వెంకట్రావు 
తండ్రి వెంకట రత్నం తండ్రి నల్లయ్య 

ఇరగని రమేష్ 
తండ్రి నల్లయ్య 
ఇరగని మాధవ 

తండ్రినల్లయ్య 
సుంకరి లక్ష్మి నరసమ్మ | సుంకరి లక్ష్మి నరసమ్మ 
భర్త నరశింహులు భర్త నరశింహులు 


palli 


ANDHRA PRADESH GAZETTE, May 20 , 2019 


చెట్లు 


మెంట్ 


TE 


313 


317 


318 | 


మెంట్ 


భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు | సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 
క్రమ సర్వేనెం. మొత్తం 
క్రింద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు ) మరియు 

మరియు 
సంఖ్య స.డి . నెం . విస్తీర్ణం 
విస్తీర్ణం ( చిరునామా 

ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 

చిరునామా 
ఎ . సెం . 
| ఎ . సెం . 

వివరాలు 
12 | 315/2 | 11 . 44 | అసైన్ | 2. 94 |పాలకొల్లు ప్రభాకరరెడ్డి | పాలకొల్లు ప్రభాకరరెడ్డి | 284 | 318 | 318 | 314 

|తండ్రిపుల్లారెడ్డి తండ్రిపుల్లారెడ్డి 
గౌను శిరీష |గౌను శిరీష 

భర్త ప్రభాకరరెడ్డి | భర్త ప్రభాకరరెడ్డి 
13. 316/ |47. 50 | అసైన్ | 7. 17 | అలా శేషయ్య 

అలా శేషయ్య 

309 
9 ,5, 2, తండ్రి నాగయ్య తండ్రినాగయ్య 

314 | 

312 
అల్లూరిరోశయ్య అల్లూరిరోశయ్య 
తండ్రి వెంగయ్య తండ్రి వెంగయ్య 
విరమాత చెన్నయ్య విరమాత చెన్నయ్య 
తండ్రిచెన్నయ్య |తండ్రి చెన్నయ్య 

బొగ్గవరపు కొండయ్య | బొగ్గవరపు కొండయ్య 
తండ్రికోటయ్య | తండ్రికోటయ్య 

బొగ్గవరపు కొండయ్య | బొగ్గవరపు కొండయ్య 
తండ్రి సుంకయ్య తండ్రి సుంకయ్య 
|కొప్పనాదం లక్ష్మినరసమ్మ కొప్పనాదం లక్ష్మినరసమ్మ 

భర్త కుప్పయ్య | భర్త కుప్పయ్య 
14 . | 317/8 | 5. 00 | అసైన్ 0. 30 | బొల్లోజుల వసంతకుమార్ | బొల్లోజుల వసంతకుమార్ | 308 | 15 /3 | 31577 | Anek 

తండ్రి వెంకటసుబ్బయ్య | తండ్రి వెంకటసుబ్బయ్య 
| ఎదురూరి హరిప్రసాదరావు | ఎదురూరి హరిప్రసాదరావు 

తండ్రి 
రామయ్య | తండ్రిరామయ్య 
15 . | 337/ 2 | 11 . 09 | అసైన్ | 1 . 00 |గౌను రమేష్ |గౌను రమేష్ | 318 | 318 | 276 | 318 

మెంట్ తండ్రిచంద్రశేఖరరెడ్డి | తండ్రి చంద్రశేఖరరెడ్డి 
మొత్తము 28 .85 


alla 


palli 


ఈ భూముల ప్లాను శ్రీ స్పెషల్ డిప్యూటి కలెక్టరు యల్ . ఎ, ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారి కార్యాలయంలో 
ఉంచడమైనది . దానిని ఈ కార్యాలయపు పనివేళలలో ఏ సమయంలోనైనా తనిఖీ చేసుకోవచ్చును . ఈ భూసేకరణ వలన 
నిర్వాసితులయినవారు ఎవ్వరును లేరు . 

డి . సుదర్శనం, 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), 
పి . యస్ . వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు. 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www . apegazette . cgg . gov . in 


